ENGLISH 
తలుగు. 


కొకిండారిెడ్డె బురుజు (9110002) 


రచన: 


యుద్రణ: 


ప్రతులకు: 


డా॥ ఎం. హరికిషన్‌ 
94410 32212 


మే, 2015 


1. జి. మాల్యాద్రి 

కన్వీనర్‌, ప్రచురణల విభాగం 

ప్లాట్‌ నెం: 162, విజయలక్ష్మి నగర్‌ 
నెల్లూరు - 524 004 

సెల్‌: 94405 03061 


2. డా॥ ఎం. హరికిషన్‌ 

45/205-1, టీచర్స్‌ కాలని, 

కర్నూలు. సెల్‌: 94410 32212 
email:drmharikishan@rediffmail.com 
facebook page: kurnool photos 


టి. సాయిబాబ, 
కర్నూలు. సెల్‌: 75698 88092 


KONDAREDDY BURUZU 
కొలేండాండై బురులై 


రచన 


డా॥ ఎం. హరికిషన్‌ 


English Translation 
M. Ram Mohan, ౩౫ 


కర్నూలు బుక్‌ 


( 


8 


ప్ర 
లే 


HB 


జనవిజ్ఞాన వేదిక 


The mentioning of the name ‘Kurnool’ immediately brings forth the image of 
Kondareddy Buruzu before our eyes as a flash. Itis located in the heart of the city and 
keeps charming the people. Kurnool city looks very beautiful if seen from the top of 
Kondareddy Buruzu ascending it. Kondareddy Buruzu is one of the four Bastions 
(Buruzu) surrounding Kurnool city. Though the three Bastions (Buruzu) got destroyed, 
Konda Reddy Buruzu is one Bastion (Buruzu) which remained intact even today. 


కర్నూలు పేరు చెప్పగానే మనందరి కళ్ళముందు తళుక్కున మెరిసేది కొండారెడ్డి క్‌ మాత్రమే. ఇది 
నగరం నడి బొద్దులో వుండి అందరినీ ఆకర్షిస్తూవుంది. దీని పైకెక్కి చూస్తే నగరమంతా అత్యంత సుందరంగా 
కనువిందు చేస్తుంది. కందనవోలు కోటకు నాలుగు వైపులా వున్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి. 
మిగతా మూడు శిథిలమయిపోయినా నేటికీ చెక్కు చెదరకుండా నిలిచివున్నది కొండారెడ్డి బురుజు మాత్రమే. 


ల కొండారెడ్డి బురుజు 


One Bastion(Buruzu) among the three exists adjacent to victory theatre. This is 
called “Erra Burugu”. It got its name as it was constructed by red sand stone. In that, 
the temples of “Chinna Ellamma” and “Pedda Ellamma” are there. Very small pictures 
can be observed on the stones of “Erra Buruzu” walls. 


రన్‌ 


శిథిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి విక్టరీటాకీస్‌ పక్కన వుంది. BI ఎ(ర్రబురుజు అంటారు. 
ఎర్రని ఇసుకరాయిచే నిర్శించబడడంవల్ల దానికి ఆ పేరు వచ్చింది. అందులో చిన్న ఎల్లమ్మ పెద్ద ఎల్లమ్మ 
దేవాలయాలు వున్నాయి. ఎర్రబురుజు గోడలపై అనేక చిన్నచిన్న బొమ్మలను బురుజు రాళ్ళపై మనం 
గమనించవచ్చు. 


దా॥ ఎం. హరికిషన్‌ 3 


The remaining two Bastions (Buruzu) exist adjacent to ‘“Thungabhadra” river. 
One exists crossing Kummari Street and another one exists beside Bungalow that is 
there in front of Saibaba temple. The soldiers would be guarding from this place to 
check the enemies who might enter the city crossing the river. In 1930, a picture of one 
bastion (Buruzu) was printed in “BHARATHI’ magazine and the name ‘Ramanaidu 
Buruzu’ was mentioned below it. Probably, this might be one among these two Bas- 
tions (Buruzu). It’s a matter that has to be investigated upon. 


మిగిలిన రెండు బురుజులు తుంగభద్రానదిని ఆనుకొని వున్నాయి. ఒకటి కుమ్మరి వీధిదాటాక, మరొకటి 
సాయిబాబా గుడిముందున్న బంగ్లా పక్కన వున్నాయి. నదిని దాటి శత్రువులెవరూ రాకుండా సైనికులు ఇక్కడ 
పహారా కాస్తుంటారు. 1930లో భారతి పత్రికలో కర్నూలులోని ఒక బురుజు చిత్రాన్ని ప్రచురిస్తూ దానికింద 
రామానాయుడి బురుజు అని రాశారు. బహుశా ఈ రెండు బురుజులలో ఒకదాని పేరు అది అయివుండవచ్చు. 
ఇది పరిశోధించాల్సిన అంశం 


4 కొండారెడ్డి బురుజు 


A lot of confusion exists among the historians regarding who constructed 
‘Kondareddy Buruzu’, when it was constructed and how 1 got its name as any book 
and inscription containing this information is not available. 


కొండారెడ్డి బురుజును ఎవరు కట్టించారు. అది ఎప్పుడు నిర్మించబడింది. దానికాపేరు ఎలా వచ్చింది 
అనే విషయాలను తెలిపే శాసనాలుగానీ, (గ్రంథాలు గానీ ఏవీ లేకపోవడంతో ఈ విషయాలపట్ల చరిత్రకారుల్లో 
చాలా గందరగోళం నెలకొనివుంది. 


డా॥ ఎం. హరికిషన్‌ త్‌ 


Itis known to us from a book called ‘A history of South India’ as this Kandanavolu 
Fort being given as a gift to Araveedu Ramaraju by Tuluva Veera Narasimha (Immadi 
Narasa Nayakudu is his another name) who had ruled Vijayanagara Kingdom between 
1505-1509 A.C before Srikrishna Devaraya. The name ‘Kandanavolu Fort’ appears 
for the first time here only. 


శ్రీకృష్ణదేవరాయలకన్నా ముందు క్రీ.శ. 1505-1509 మధ్య విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 
తుళువ వీర నరసింహ (ఇతనికి ఇమ్మడి నరసనాయకుడు అనేది మరొక పేరు) కందనవోలు కోటను అరవీడు 
రామరాజుకు బహుకరించినట్లు “ఎ హిస్టరీ ఆఫ్‌ సౌత్‌ ఇండియా” అనే పుస్తకం ద్వారా తెలుస్తూవుంది. కందనవోలు 
కోట గురించి మొదట కనబడేది ఇక్కడే. 


6 కొండారెడ్డి బురుజు 


Bijapur Sultan, Yusuf Ali Khan crossed Tungabhadra river and attacked 
Kandanavolu. At that time, Araveedu Ramaraju stood support to Veera Narasimha in 
chasing away Bijapur Sultan and helped him in occupying Kandanavolu Fort and 
Adoni along with it. 

With that, Vijaya Nagara King, Veera 
Narasimha felt very happy, showered 
praises on Ramaraju and gifted 
Kandanavolu to him. Some people think 
that it was Ramaraju who strengthened 
Kurnool Fort and built Kondareddy 
Buruzu. 


బీజాపూర్‌ సుల్తానయిన యూసఫ్‌ ఆదిల్‌ఖాన్‌ 
తుంగభద్ర నదిని దాటుకొని కందనవోలుపై దండెత్తాడు. 
ఆ సమయంలో తుళువ వీర నరసింహునికి అండగా 
అరవీడు రామరాజు నిలబడి బీజాపూర్‌ సులాన్‌ను 
పారద్రోలి కందనవోలు కోటతోబాటు, ఆదోనిని గూడా ఆక్రమించడానికి సహాయపడ్డాడు. 

దానితో విజయనగర ప్రభువైన వీర నరసింహుడు రామరాజును మెచ్చుకొని కందనవోలు కోటను 
అతనికి బహుమానంగా ఇవ్వడం జరిగింది. అతడే కర్నూలు కోటను పటిష్టం జు కొండారెడ్డి బురుజును 
నిర్మించి వుండవచ్చునని కొందరి అభిప్రాయం. 


డా॥ ఎం. హరికిషన్‌ రో 


But, many historians are of the opinion that Kandanavolu Fort might have been 
constructed by Achyuta Devaraya, brother of Srikrishnadevaraya, between 1529-49. 
They would say that he himself might have constructed Kondareddy Buruzu and its 
name was Achyuthadevaraya Buruzu. What ever itis, there is no doubt that Kondareddy 
Buruzu was constructed during the ruling of Vijayanagara kings only. 


ప. క >t tse 

కానీ అనేకమంది చరిత్రకారులు బ్రష్పతరాయుల్‌ సోదరుడైన అచ్యుతదేవరాయలు 1529-49 మధ్య 
కందనవోలు కోటను కట్టించినట్లు అభిప్రాయ పడుతున్నారు. కొండారెడ్డి బురుజును నిర్మించినది గూడా 
అతనేనని దీని అసలుపేరు అచ్యుతదేవరాయ బురుజు అని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా విజయనగర 
రాజుల కాలంలోనే ఇది నిర్మించబడిందన్న విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. 


8 కొండారెడ్డి బురుజు 


For the proofs, if we go and stand at the gate that goes to SP Office and look at 
the places on the Fort where there are small holes, we can observe the small pictures 
of Lion, మ. Horse Lal are related to Vijaya Nagara Kings. 


రంద్రాలున్న ప్రదేశాలను గమనిస్తే అక్కడ విజయనగర రాజులకు న సింహం, వా! గుర్రంలాంటి 
చిన్నచిన్న బొమ్మలను గమనించవచ్చు. 


k 


The entire Kandanavolu Fort, with the area of 3 sqkms and six feet height, was 
constructed in such a way that it would protect Kurnool not only from enemies but 
also from the floods of Tungabhadra and Hundry rivers. One deep trench was exist- 
ing around the Fort. At present, all the walls of the fort were removed in road-widen- 
ing exercises during the British period itself. From Tungabhadra side, even today, we 
can observe a tall wall along the coast of Tungabhadra river. 


క్‌ స. ప మొత్తం లు చదరపు కిలోమీటర్ల BoE ఆరడగుల ఎత్తుతో 
శత్రువులనుంచేగాక తుంగభద్ర, హంద్రీ నదుల వరదలనుంచి కాపాడుతూ నిర్మించబడింది. ఈ కోట చుట్టూ 
ఒక లోతైన కందకం గూడా వుండేది. ప్రస్తుతం కోటగోడలన్నీ నగర విస్తరణలో భాగంగా బ్రిటిష్‌వారి కాలంలో 
తొలగించబడ్డాయి. తుంగభద్రానదివైపు మాత్రం మనం ఇప్పటికీ తీరం వెంట ఎత్తయిన కోటగోడను 
గమనించవచ్చు. 


1 (శ) కొండారెడ్డి బురుజు 


There are some arguments over Kondareddy Buruzu, built by Achyutha Devaraya, 
getting its name. During 1602-1618 A.C, Bijapur Sultan’s deputy, Abdul Wahab was 
ruling Kandanavolu. At that time, the polygar of Praathakota of Nandikotkur taluk 
challenged his authority. With this Abdul Wahab attacked Kondareddy, defeated him 
and imprisioned him in this ‘Buruzu’. He died here itself. So, some people say that 
‘Kondareddy Buruzu’ got its name after him only. 

Some other people say that a patriot called Kondareddy disobeyed the authority 
of Britishers during their ruling and the britishers arrested him and kept him in this 
prison. So, they say that ‘Kondareddy Buruzu’ got its name after him. Some more 
people say that ‘Kondareddy Buruzu’ might have got its name after a person called 
Kondareddy of Kallur area. 

అచ్యుతదేవరాయలు నిర్మించిన ఈ బురుజుకు కొండారెడ్డి బురుజు అనే పేరు ఎలా వచ్చింది అనే దానిపై 
కొన్ని వాదనలు వున్నాయి. కీ.శ. 1602-1618 మధ్యకాలంలో బీజాపూర్‌ సులాన్‌ ప్రతినిధయిన అబ్బుల్‌ 
వహాబ్‌ కందనవోలును పరిపాలిస్తూ వుండేవాడు. ఆ సమయంలో నందికొట్ళూరు తాలుకాలోని ప్రాతకోట 
పాలెగాడయిన కొండారెడ్డి ఇతని అధికారాన్ని ధిక్కరించడంతో అబ్బుల్‌ వహాబ్‌ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని 
కారాగారంలో బంధించాడట. అతను అక్కదే మరణించడంతో అతని పేరుమీద దీనికి కొండారెడ్డి బురుజు 
అనేపేరు వచ్చివుంటుందని కొందరంటారు. 

మరికొందరు ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో అలంపూర్‌ తాలుకాలోని కొండారెడ్డి అనే దేశభక్తుడు 
వారి అధికారాన్ని ఎదిరించడంతో ఆంగ్లేయులు అతనిని పట్టుకొని ఇక్కడ బంధించారని, దానితో అతని పేరుమీద 
దీనికి కొండారెడ్డి బురుజు అనేపేరు వచ్చిందని చెబుతారు. అలాగే ఇంకొందరు కల్లూరు ప్రాంతానికి చెందిన 
కొండారెడ్డి అనే అతని పేరుమీద వచ్చిందని అంటారు. 


దా॥ ఎం. హరికిషన్‌ 11 


12 


In 1930 January, Gannavarapu Subbaramaiah had published 
one big research article in ‘Bharathi’ magazine about Kurnool 
District along with photos. In that, photos of 50 many con- 
structions and their names were given. But, below the photo of 
Kondareddy Buruzu, the image of which immediately flashes in 
the minds of the people upon mentioning the name ‘Kurnool’, 
its name was not mentioned and simply written as “It is a old 
Bastion (Buruzu), police are guarding this by hiding of gun- 
powder in it” 


1930 జనవరిలో భారతి పత్రికలో కర్నూలుజిల్లా గురించి ఫోటోలతో సహా 
ఒక పెద్ద పరిశోధనాత్మక వ్యాసాన్ని గన్నవరపు సుబ్బరామయ్యగారు ప్రచురించారు. 
అందులో అనేక కట్టడాల ఫోటోలు, వాటిపేర్లు ఇవ్వబడ్డాయి. కర్నూలు పేరు చెప్పగానే 
అందరి మనసుల్లో తళుక్కున కదలాడే కొండారెడ్డి బురుజు ఫోటో కింద మాత్రం 
ఎటువంటి పేరు ఇవ్వకుండా “ఇది ఒక పాత బురుజు, ఇందులో నల్లమందును 


దాచి పోలీసులు కాపలా కాస్తున్నారు” అని రాయడం జరిగింది. 


కొండారెడ్డి బురుజు 


డా॥ ఎం. హరికిషన్‌ 


13 


14 


In a similar manner, in a book called ‘The awakening of India’ 
published by William Arthur Stanton in 1950, below the picture of 
Kondareddy Buruzu, its name was not written and simply mentioned 
as ‘Bastion (Buruzu) to the old Fort’. 

If these things are taken into consideration, it appears that 
Kondareddy Buruzu might not have got its name before indepen- 
dence. If this is true, Kondareddy Buruzu might have got its name 
only after 1950’s. It’s a matter that has to be researched upon. 


అలాగే దాదాపు నలభై సంవత్సరాలు కర్నూలు ప్రాంతంలోనే నివసించిన విలియం 
ఆర్థర్‌ స్టాంటన్‌ 1950లో అమెరికాలో ప్రచురించిన “ది అవేకనింగ్‌ ఆఫ్‌ ఇండియా” అనే 
పుస్తకంలో కూడా కొండారెడ్డి బురుజు చిత్రం కింద “Bastin to the old Fort” అని 
రాశారే గానీ కొండారెడ్డి బురుజు అని రాయలేదు. 

వీటిని బట్టి ఆలోచిస్తే స్వాతంత్రానికి పూర్వం ఈ కట్టడానికి కొండారెడ్డి బురుజు 
అనే పేరు లేదేమో అనిపిస్తుంది. అదే నిజమయితే 1950 తరువాతనే దీనికి ఆ పేరు 
వచ్చినట్లు చెప్పవచ్చు. ఇది పరిశోధించాల్సిన అంశం. 


కొండారెడ్డి బురుజు 


డా॥ ఎం. హరికిషన్‌ 15 


If the structure of Kondareddy 30020 is studied, it exists totally in four parts. It 
was constructed by transporting the stones from Jagannatha Gattu, placing them one 
over the other and sticking them with the mixture of sand, lime and jaggery. 


జగన్నాథగట్టు, 
దానిపై గల కట్టడాలు. 


కొండారెడ్డి బురుజు నిర్మాణాన్ని పరిశీలిస్తే దీనిని కర్నూలుకు దగ్గరలో గల జగన్నాథగట్టునుంచి రాళ్ళను 
తరలించి, ఒకదానిమీద ఒకటి పేరుస్తూ, ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో వాటిని అతికిస్తూ 
నిర్మించినట్లు తెలుస్తుంది. ఇది మొత్తం నాలుగు భాగాలుగా వుంది. 


1 6 కొండారెడ్డి బురుజు 


In the ground portion, a small room for the gaurd to stay, in the east side and 
broad steps at south-east side to reach the first floor are there. In the middle portion, 
four pillars are existing as a support to the Bastion (Buruzu). These appear to have 


been constructed during Nawab’s period to see that the Bastion would not collapse. 


Pp 


క్రింది భాగంలో తూర్పువైపు కాపలాదారు వుండడానికి ఒక చిన్నగది, ఆగ్నేయంవైపు మొదటి అంతస్థుకు 
చేరుకోవడానికి వీలుగా విశాలమైన మెట్లు వున్నాయి. మధ్య భాగంలో నాలుగు స్థంభాలు ఈ బురుజుకు 
సపోర్టుగా వున్నాయి. వీటిని నవాబుల కాలంలో బురుజు పడిపోకుండా నిర్మించినట్లు చెబుతారు. 
డా॥ ఎం. హరికిషన్‌ 117 


In the first floor, at both left and right sides, very narrow and steep steps are 
there to go to the second floor. The steps are so narrow and congested that people 
can go only one after another But not in crowd. Five big rooms for the soldiers to stay 
and two small rooms to keep the prisoners are there in this floor. 


మొదటి అంతస్థులో కుడి, ఎడమలవైపు గుంపుగా కాకుండా ఒకొక్కరు చొప్పున వరుసగా ఎక్కడానికి 
వీలుగా ఇరుకైన మెట్లు కొంచం నిట్టనిలువుగా వున్నాయి. అక్కడ సైనికులు వుండడం కోసం ఐదు పెద్ద గదులు, 
ఖైదీలను బంధించడం కోసం రెండు చిన్న గదులు వున్నాయి. 


18 కొండారెడ్డి బురుజు 


One underground tunnel is there to es- 
cape, if the situation so arises. The tunnel 
is said to be upto Alampur, but digging a 
tunnel underneath Tungabhadra is difficult 
to undertake in those days. It might be up 
to the shore of Tungabhadra river or until 
SP Office. In the situations of escaping 
from the enemies, one can go through the 
tunnel upto Tungabhadra river, cross it and 
leave from there. 


మధ్యలో అవసరం పడినప్పుడు బురుజునుంచి 
తప్పించుకోవడానికి వీలుగా ఒక సొరంగమార్గం వుంది. 
ఇది అలంపూరు వరకూ వుందంటారుగానీ... 
తుంగభద్రానది కిందనుంచి సొరంగ మార్గాన్ని 
నిర్మించడం అప్పట్లో అసాధ్యం. కోట వెలువల 
తుంగభద్రానది ఒద్దువరకుగానీ, ఎస్పీ కార్యాలయం 
వరకుగానీ వుండవచ్చు. శ్వ్యతువుల నుంచి 
తప్పించుకోవలసిన సందర్భాలలో సొరంగమార్గం ద్వారా 
అక్కడివరకూ వెళ్ళీ అలాగే తుంగభద్రానది దాటి 
వెళ్ళిపోవచ్చు. 

డా॥ ఎం. హరికిషన్‌ 14 


The second floor exists in a semi-circular manner in a small way. In this, seven 
rooms built for soldiers are there at the side of west. Opposite to them, some con- 
structions with small holes exist to attack the enemies. These constructions have 
some space for soldiers. These constructions were built in such a way that the sol- 
diers would attack the enemies through the holes protecting themselves. 


రెండవ అంతస్థు అర్జవలయాకారంలో చిన్న మార్గంలో వుంటుంది. ఇందులో పడమర వైపు సైనికుల 
కోసం నిర్మించిన ఏడు గదులున్నాయి. వాటికి ఎదురుగా శత్రువులను ఎదుర్మోవడానికి వీలుగా, చిన్నచిన్న 
రం[(ధాలుగల మనిషి పట్టేంత నిర్మాణాలున్నాయి. ఈ రంధ్రాల ద్వారా సైనికులు అవతలివారికి కనబడకుండా 
తమనుతాము రక్షించుకొంటూ, కోటపైకి వచ్చిన శత్రుమూకలపై దాడిచేయడానికి వీలవుతుంది. 


20 కొండారెడ్డి బురుజు 


అ | ere I WU] Fy 


"౫ హో ర్ట డోకా ప 


22 


కొండారెడ్డి బురుజు 


In third floor, seven rooms 
built for soldiers white bricks and 
a spacious place opposite to them 
are there. Amidst this spacious 
place, a pillar of 168 feet height 
exists. It is said to be erected for 
the purpose of hoisting their flag 
during British period by Britishers. 
Not only that, one can observe 
enimies coming at a very distant 
place by climbing it. 


మూడవ అంతస్థులో ఇటుకలతో 
నిర్మించబడిన ఏడు సైనిక గదులు, 
వాటిముందు విశాలమైన స్థలం వున్నాయి. 
స్థలం మధ్యలో 168 అడుగుల ఎత్తుగల 
పొడవైన స్థూపం వుంది. ఇది బ్రిటిష్‌ వారి 
కాలంలో వారి జెండా ఎగరవేయడం కోసం 
నిర్మించబడిందని అంటారు. అంతేగాక దీని 
పైకెక్కి సుదూరంగా వస్తున్న శత్రువులను 
గూడా పసిగట్టవచ్చు. 


Once, an Iron ladder was 
there to climb this pillar. But it was 
removed later on to prevent the 
accidents from taking place. When 
Indian Government selected tall 
pillars in India to hoist the National 
Flag continuously, Kondareddy 
Buruzu is the one that got fifth 
place. The fluttering of tri-coloured 
flag on Kondareddy Buruzu is not 
going to be a distant dream. 

ఒకప్పుడు ఈ స్టూపంపైకి ఎక్కడానికి 
వీలుగా ఒక ఇనుపనిచ్చెన వుండేది. కానీ 
(ప్రమాదాలు జరగకుండా దానిని ఇటీవలే 
తీసివేశారు. భారత జాతీయ పతాకాన్ని 
నిరంతరం ఎగురవేయడం కోసం దేశమంతా 
కొన్ని ఎత్తయిన స్టూపాలను ఎన్నిక చేయగా 
కొండారెడ్డి బురుజు ఐదవ స్థానం పొందింది. 
త్వరలో ఇది మువ్వన్నెల జండా నిరంతర 


రెపరెపలతో కళకళలాడ బోతోంది. 


డా॥ ఎం. హరికిషన్‌ 23 


ఫోటో తీసినవారు : స్వర్గీయ ధరణి రామచంద్రరావు 


24 కొండారెడ్డి బురుజు 


Dr. M. Hari Kishan 


